కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహితా 
అథ చతుర్భ కాణ్ళే పషజ్బుమః ప్రశ్నః॥ 


హరిః ఓమ్‌॥ నమస్తే రుద్ర మన్యవ ఉతో త ఇషపే నమః। నమస్తే అసు ధన్వనే 
బాహుభ్యాముత తే నమః॥ యాత వ్‌షుః శివతమా శివం బభూవ తే ధనుః। శివా శరవ్యా 
యా తవ తయా నో రుద్ర మదన యాతే రుద్ర శివా తనూర ఘోరాకపాపకాళినీ! 
తయా నస్తనువా శంతమయా గిరిశన్నాంభి చాకశీహి॥ యామిషుం గిరిశన్న హస్తే [0] 
బిభర్‌ష్యస్తపే శివాం గిరిత్త తాం కురు మా హిగ్‌ంసీః పురుషం జగత్‌॥ శివేన వచసా తా 
గిరిశాచ్చా వదామసి। థా నః సర్వమిజ్యగదయక్ష్మగ్‌ం సుమనా అసత్‌॥ 
అధ్యవోచదధి వక్తా ప్రథమో దైవ్యో భిషక్‌! అహీగ్‌శ్చ సర్వాజ్వంభయన ఎర్వాశ్చ 
యాతుధాన్యః I అసౌ యస్తామో వ్రు అరుణ ఉత బభ్రుః సుమబ్గలః। యే చేమాగ్‌ం రుద్దా 
అభితో దిక్షు [3] శ్రితాః ret హేడ ఈమహే॥ అసౌ యోకవసర్పతి నీలగ్రీవో 
విలోహితః। ఉతైనం గోపా అద్భశన్నదృశన్నుద హార్య॥ ఉతైనం విశ్వా భూతాని స ద్ని 
మృడయాతి నః॥॥ నమో అస్తు నీలగ్రీవాయ సహన్తాక్షాయ మీఢుషే ఇ! యే అస్య 
సత్వానోఃహం తేభ్యోజకరం న నమః॥ ప్ర ముజ్స ధన్వనస్త ఏముభయోరార్తి ఎయోర్మా గమ! 
యాశ్చ తే హస్త ఇషవః [1] పరా తా భగవో వష॥ అవతత్య ప సహస్టాక్ష 
శతేషుధే। నిశీర్య కస శివో నః సుమనా భవ॥ విజ్యం ధనుః కపర్చినో వికేల్యో 
Fe ఉత। అనేశన్నస్యేషన ఆభుర స్య నిషబ్మధి॥ యా తే హితిర్మీఢుష్టమ హస్తే 
బభూవ తే ధనుః తయా=స్మాన్‌ క వమయక్షమయా పరి బ్భుజ॥ నమస్తే 
అస్తా ఇవ్యయుధాయాకనాతతాయ ధృష్ణవే ఉభాభ్యాముత తే సే బాహుభ్యాం తవ 
ధన్వనే॥ పరితే ధన్వనో హేతిరస్మాన్సణక్తు విశ్వతః। అథో య ఇషుధి స్తవా5రే అస్మన్ని 


http://yajur.veda.tripod.com 1 


ధేహి use 


వాస్తే దోవ ఉభాభ్యాం ద్వావిగ కిక! ర్‌. 1// 


నమో హిరణ్యబాహవే సీనాస్యే దిశాం చ పతయే నమో నమో వృక్తే క్షేభ్యో హరికిశేభ్య: 
పశూనాం పతయే నమో నమః సస్పిారాయ త్విషీమతే పథీనాం పతయే నమో నమో 
బభ్లుశాయ వివ్యాధి సేకన్నానాం పతయే నమో నమో హరీకేశాయోపవీతిే పుష్టానాం 
పతయే నమో నమో భవస్య హేత్ర్యై జగతాం పతయే నమో నమో రుద్దాయా55తతావినే 
క్షేత్రాణాం పతయే నమో నమః సూతాయా౪హన్నా శయ వనానాం పతయే నమో నమో [౫] 
రోహితాయ సృపతయే వృక్షాణాం పతయే నమో నమో మన్సిణే వాణిజాయ కక్షాణాం 
పతయే నమో నమో భువన్నయే వారివస్క్రతాయౌషథి నాం పతయే నమో నమ 
ఉవై క షాయా5౩క్ర, నృయతే పత్తీనాం పతయే నమో నమః కృథ్స ్నవీతాయ ధావతే 
సత్వనాం పతయే నమః) 

వనానాం వతోయే నమో నమ పాన 40025 14.5.2) 


నమః సహమానాయ నివ్యాధిన అవ్యాధినీనాం పతయే నమో నమః కకుభాయ నిషబ్నిణే 
స్తేనానాం పతయే నమో నమో నిషబ్మిణ ఇషుధిమతే తస్కరాణాం పతయే నమో నమో 
వజ్బాతే పరి వక్చాతే స్తాయూనాం పతయే నమో నమో నిచేరవే పరిచరాయా=రణ్యానాం 
పతయే నమో నమః సృకావిభ్యో జిఘాగ్‌ం సద్భో్య నుం పతయే నమో 
నమోకసిమద్భో $ నక్తం చరద్భ కః ప్రుకృన్నానాం పతయే నమో నమ ఉష్టీషిణీ గిరిచరాయ 
లక పతీయే నమో నమ [2 ఇషుమద్భ్యో ధన్వావిభ్యశ్చ వో నమో నమ 
ఆతన్వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ ప నమో నమ ఆయచ్చద్భోో విస్పజద్భ కశ్చ క్‌ నమో 


నమోకస్యద్భో క విధ్యద్భ కశ్చ వోనమో నమ ఆసీనేభ్యః శయానేభ్య శ్చ వో నమో నమః 


http://yajur.veda.tripod.com 2 


సర జాగ గృద్భ కశ్చ వో నమో నమస్తి సష్టద్భ్యో ధావద్భృ కశ్చ వో నమో నమః సభాభ్యః 
సభాపతిభ్యశ్చ వో నమో నమో అక్టిభ్యోజశ్వే పతిభ్యశ్చ వో నమః sll[o] 
కులుషాభాం నతయే నమో నమోకళ్టోవలిబ్టల్తీ ణీ బ/టీ. 5.3/ 


నమ ఆవ్యాధి నీభ్యో వివిధ్యన్నీభ్యశ్చ వో నమో నమ ఉగణాభ్యస్తృగ్‌ం హతీభ్యశ్చ వీనమో 
నమో గృథ్సేభ్యో గృథ్సపతిభ్యశ్చ వ్‌ నమో నమో వాతీభ్యో వాతే పతిభ్యశ్చ వో నమో నమో 
గణిభ్యో గణపతిభ్యశ్ళ వో నమో నమో విరూపేభ్యో విశ్వరూ పేభ్యశ్ళ వో నమో నమో 
మహద్బః క్షుల్సికేభ్య శ్చ వో నమో నమో రథిభ్యో౩ర థిభ్యశ్చ వో నమో నమో రథీభ్యో [౯] 
రథపతిభ్యళ్ళ వో నమో నమః సినాభ్యః సేనానిభ్యశ్చ ప్ర నమో నమః క్షత్ర్రభ్యః 
సంగ్ర గ్రహీతృభ్యశ్చ వో నమో నమస్తక్షీభ్యో రథకారేభ్యశ్చ వో నమో నమః కులాలేభ్యః 
కర్మారేభ్యశ్చ వో నమో నమః పుజో షే భ్యో నిషాదేభ్యశ్చ వో నమో నమ ఇషుకృద్భ్యో 
ధన్వకృద్భ శృ వో నమో నమో మృగయుభ్యః శ్వనిభ్యశ్చ వో నమో నమః శ్వభ్యః 
శ్వపతిభ్య శ్చ వో నమః॥[00) 

లేళ్ళ: గ్టవళిళ్ళ సీ df 514.5.4॥ 


నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ పశుపతయే చ నమో నీలగ్రీ వాయ చ 
శితికణ్యాయ చ నమః కపర్చినే చ వ్యుష్తకశాయ చ నమః సహస్టాక్షాయ చ శతధన్వనీ చ 
నమో గిరిశాయ చ శిపివిష్పాయ చ నమో మీఢుష్పమాయ చేమేమతే చ నమో హ్రస్వాయ 
చ వామనాయ న నమో బృహతే చ వర్‌షీయసీ చ నమో వృద్ధాయ చ సంవృధ్వశీ చ 
[00] నమో అగ్రి యాయ చ ప్రథమాయ చ నమ ఆశవే చాజిరాయ చ నమః 


శీఘ్రీయాయ చ శీభ్యాయ చ నమ ఊర్మా్యయ చాకవస్వన్యాయ చ నమః స్పోతస్యాయ 
చ ద్వీప్యాయ చ॥[0౨] 


http://yajur.veda.tripod.com 3 


1 జ్‌ 
నంవృ)ద్ద [నే బో వజ్ఞా ఎిగేంళలి ళ్ళ 4.5.5॥ 


Il I I I I I 
నమో జ్యీషాయ చ కనిషాయ చ నమః పూర్వజాయ చా5పరజాయ 
=] ఇ — i 1 1 
మధ్యమాయ చాంపగల్భాయ చ నమో జఘన్యాయ చ బుధ్నియాయ 


“1AM |! ల 


సోభ్యాయ చ ప్రతిసర్యాయ చ నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ నమ ఉర్వర్యాయ చ 
ఖల్యాయ చ నమః ళ్ల్‌్యాయ చాకవసాన్యాయ చ నమో వన్యాయ చ కక్ష్యాయ చ నమః 
శ్రవాయ చ ప్రతిశ్ర కోల చ [౧౩3] నమ ఆశుషేణాయ చాకకశురథాయ చ నమః తు 
వం చ నమో వర్మిణే చ వరూథినే చ నమో బిల్మినే చ కవచినే చ నమః 
శ్రుతాయ చ శ్రుత శీకాయ చ॥॥[౧9] 

ప్రతిశ్రవాయ బో వక్షావిగ్‌ం కతిళ్చ 4.5.61 


నమో దున్మభ్యాయ చాక=హనన్యాయ చ నమో ధృష్ణవే చ ప్రమృశాయ చ నమో 
దూతాయ చ ప్రహితాయ చ హత నిషబ్నిణి చేషుధిమతే చ నమస్తీక్షే షవే చాజకయుధినే 
చ నమః స్వాయుధాయ చ సుధన్వనే చ నమః స స్పుత్యాయ చ పథ్యాయ చ నమః 
కాట్యాయ చ నీప్యాయ చ నమః సూద్యాయ చ సరస్యాయ, చ నమో నాద్యాయ చ 
వైశేన్హా య చ [0౫] నమః కూప్యాయ చాకవట్యాయ చ నమో వరా శయం చా5వర్నా షయ చ 
నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ నమ ఈద్రియాయ చా5ఆత ప్యాయ చ నమో 
వాత్యాయ చ రేష్మియాయ చ నమో వాస్తవ్యాయ చ వాస్తు స్తుపాయ చ॥[0౧౬] 

వైళన్తాయ బో త్రిగ్‌ళ్చుడర్‌ 7// 


నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్హాయ చాకరుణాయ చ నమః శజ్ఞాయ చ 
పశుపతయే చ నమ ఉగ్రాయ త భీమాయ చ నమో అగే గ్రేవధాయ చ దూరేవధాయ చ 


http://yajur.veda.tripod.com 4 


నమో హన్సే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికిశేభ్యో నమస్తారాయ నమః శంభ పే చ 
మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ 
[0౭] నమస్తీర్భ్యాయ చ కూల్యాయ చ నమః పార్యాయ చాకవార్యాయ చ నమః 
ప్రతరణాయ చ్‌ వోత్తరణాయ చ నమ ఆతార్యాయ చాక5లాద్యాయ చ నమః శష్వా గయ చ 
ఫేన్యాయ చ నమః సికత్యాయ చ ప్రవాహ్యాయ చ[॥[00] 

శీవతేరాయ భో gfo#414.5.81 

నమ ఇరిణ్యాయ చ ప్రపథ్యాయ చ నమః కిగ్‌ంశిలాయ చ క్షయణాయ చ నమః క్రపర్చినే 
చ పులస్తయే చ నమో గోమ్మాయ చ గృహ్యాయ చ నమస్తల్సా కయ చ గేహ్యాయ చ 
నమః కాట్యాయ చ గహ్వరేష్మాయ చ నమో పుధయ్యాయ. చ నివేష్పా క్రయ చ నమః 
పాగ్‌ంసవ్యాయ చ రజస్యాయ చ నమః శుష్కా యు చ హరిత్యాయ చ స లోప్యాయ 
చోలప్యాయ చ ల నమ ఊర్వ్యాయ చ సూర్మ్యాయ. చ నమః పర్గా లయ చ 
పర్త 5 శద్యాయ చ నమోకపగుర మాణాయ చోటి స్నుతే చ నమ ఆక్ఫిదతే చ ప్రక్షిదతే చ 
నమో వః కిరికేభ్యో దేవానాగ్‌ం హృదయేభ్యో నమో విక్షీణకేభ్యో నమో విచిన్వత్కేభ్యో నమ 
ఆనిర్‌ హతేభ్యో నమ ఆమీవత్యేభ్యః॥90) 

దలప్తోయ బో త్రయీ Fot2 14.5.9) 


ద్పాపే అన్ఫసస్పతే దరిద్ర ద్రన్నీలలో హిత! ఏషాం పురుషాణామేషాం పశూనాం మా ఎరా 
ఏషాంకించనాకమేమతీ। యా తే రుద్ర శివా తనూః శివా విశ్వా హభి జీ శివా రుద్రస ద్రస్య 
తయా నో మృడ జీవసె॥ ఇమాగ్‌ం రుద్రాయ తవసే క పర్చినే క్షయద్వీరాయ 
ప్రభరామహే మతిమ్‌! త్రిధా నః శమసది రపి చతుష్పుదే విశ్వం పుష్టం గా గ్రామే అస్మి- 
[90] న్ననాతురమ్‌॥ మృడా నో రుద్దోత నో మయస్కృధి క్షయద్వీరాయ నమసా విధేమ 


http://yajur.veda.tripod.com ర్‌ 


తే| యచ్చం చ యోశ్చ మనురాయజే పితా తదళ్యామ తవ రుద్ర ప్రణీతౌ॥ మానో 
మహాన్నముత మా నో అర్భకం మా న ఉక్షన్రముత మా న ఉక్షితమ్‌! మా నో వధీః 
పితరం మోత మాతరం ప్రియా మా నప్తమనో [౨౨] రుద్ర రీరిషః॥ మా నస్తోకే తనయే 
మా న ఆయుషి మా నో గోషు మా నో అశ్వేషు రీరిషః। రన నో రుద్ర భామితో 
పధిర్‌హవిష్మన్లో నమసా న. తే॥ ఆరాత్తే గోఘ్న ఉత పూరుషఘ్నే క్షయద్వీరాయ 
సన్నును తే అసు! రక్షా చ నో అధి చ దేవ బ్రూహ్యభా చ నః శర్మ యచ్చ 
ద్విబర్‌హాః ॥ స్తుహి [౨౩] శ్రుతం గర్హ సదం యువానం సగం న భీమమేపహత్నుముగ్ర క్‌ 
పడా జరిత్రీ రుద్ద స్పహానో అన్యం తే అస్మన్ని వపన్సు సేనా పరి ణో రుద్రస ద్రస్య 
హేతిర్వృణక్తు పరి త్వేషస్య దుర్మతిర ఘాయోః। అవ సిరా మఘవద్భ ్యస్తనుష్య 
మీఢ్వస్తోకాయ తనయాయ మృడయ మీఢుష్టమ శివతమ శివో నః సుమనా భవ। 
పరమే వృక్ష ఆయుధం నిధాయ కృత్తిం వసాన ఆ చర పినాకం [౨9] బిభ్రదా గహి॥ 
వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః! యాస్తే సహసప్రగీం ప వపస్తు 


కృధి॥: I[౨౫] 


అన్మీగ్‌ ననువః నువ పీనాకమేకాన్ల gfe. 5.10) 

సహస్ట్రాణి స హస్రళో యే రుద్దా, అధి భూమ్యామ్‌ కక సహ స్రయోజనే5౯వ ధన్వాని 
తా! అస్మిన్మహత్యర్హ పేంన్సరిక్షే లా అధి! నీలగ్రీవాః శితికణ్యాః శర్వా అధః క్షమాచరాః sll 
నీలగ్రీవాః శితికణ్యా దివగ్‌ం రుద్దా, ఉపశ్రితాః। యే వృక్షేషు స సస్పిఇ్చారా నీలగ్రీవా విలోహితాః। 
యే భూతానామధి పతయో విశిఖాసః కపర్చినః। యే అన్నేషు వివిధ్యన్తి పాత్రే పిబతో 
జనాన్‌! యే పథాం పథిరక్షయ ఐలబృదా యవ్యుధః | యే తీర్భాని [౨౬] ప్రచరన్ని స్పకావేన్తో 
నిషజ్నిణః। య ఏతావన్నశ్చ భూయాగ్‌ంసశ్చ దిశో రుద్దా, వితస్థిరే! తేషాగ్‌ం 


http://yajur.veda.tripod.com 6 


సహస్రయోజనే5వ ధన్వాని తన్మసి॥ నమో రుద్దే ద్రేభ్యో యే పృథివ్యాం యేకన్వరిక్షీ యే దివి 
నం వాతో వర్‌షమిషవస్తేభ్యో దశ ప్పాచీర్చశ దక్షిణా దశే 
ప్రతీచీర్చశోది చీర్చశోర్యా ఫెవస్తేభ్యో నమస్తే నో మృడయన్సు తే యం ద్విష్మో యశ్ళ నో ద్వేష్టి 
తం వో జమ్మే దధామి॥ [౨౭] 

తీరి యళ వట్బ(4.5.114 

నమన్తే రుద్ర నమో హారజ్ఞ్యభావాే నమః నవామాూయ నమ అవ్బాధలీభ్లో నమో భవాయ నమో జ్లషాయ నమో 
దున్సుభ్ణాయ నమః సోమాయ నమ ఖిణ్భాయ బ్ర ద్దావే నవ హత్రల్యేకోరళ 1 [| [| 

నమన్తే రుర్ర నమో భవాయ ద్దాో, నన్త విగ కతి; pe | 

నమన్తే రుద్ర తం నో బం రధామి॥ 


I 
| హరిః ఓమ్‌॥ 
॥శ్రీ కృష్ణార్వణమస్సు॥ 
ఇతి చతుర్భ కాణ్ళే పష్బుమ ప్రశ్నః॥ 


http://yajur.veda.tripod.com 7 


